కృష్ణమూర్తి 


శ్రీ వి గోపాల 





తిరుమల తిరుపతి దేవసానములు 


శునశ్వేపుడు 


రచన 
అీీ ఏవి. గోపాలకృషమూరీి 
ర 


ప్రధాన సంపాదకుడు 
పపాఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాబాళ్య 





ప్రచురణ 
డాక్టర్‌ ఏ.వి.సుబ్బారాపు, ఐ. ఏ. ఎస్‌., 


కార్యనిర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవన్థానములు, తిరుపతి 
1999 


౬04౮1114 864౬40] - 19 
5౪14453౮0౮ 

6%/ 

57 ౪. 0౦0౧2/2 గగంగిగిత సోంగగ్సి/ 


0౧16౬610 
నిగంగం5క0/ 5. 8. గొి౭ర్రగిటగ2ట2ంగి2గ/2 


౯15166100౧ 1999 
౦౦౧189 : 10,000 


న0119౧66 0) : 


రగ ౧౪ 5ట4రీనవీ2 ణి౭౦, /45., 
(604/6 ౦౧8౭! 
0౧0214 1౧40864 ౦౪౪౭9302౧8౧౫౩ 


104024 
౧౧౦6 : 


౬౭567 ధీ/06560 2 
శి014ంిఆ౮గి ౧4౧1103 
53, (౮౧5121౧౩) గ.5. 68౧66౧9, 71041084 € : 30184 


నిగ౧/6౮ 8 
'సఆ౮రిగి!04 ౦౯౫౯౩౦౬౯౬౫ న౧౭||17౬౧౩ 
52౧౫891210 51., 62౧౮౧ 802! 
౪/02/2868 (౮ : 579654 


చూపహపూాట 


డ్వాల్‌ ఐ.వి. సుబ్బాలాపు, ఐ.ఏ.ఎస్‌. 

కార్యనిర్వహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 

తిరుపతి 

నిత్య సత్యమైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు 

అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్స్వార్ధ బుద్దితో, త్యాగమయమైన 

'ప్రవృత్తితో తవు తవు జీవితాలను పండించుకున్న ఎందటో 

వుహానుభావ్చుల జీవన వై భవాలు వునకు.వేద వాజ్బయుంలో 
దర్శనమిస్తున్నాయి. 

“ఆహా! ఎటువంటి కర్తవ్యదీక్ష! ఎంత విశాలద్నష్టీ! ఎటువంటి 
విశ్వకల్యాణభావన ! ఎంతటి ధార్మిక చేతన !?' అని మనల్ని ఆశ్చర్యపరిచే 
జీవనవేదం మనకీ వాజయంలో ్రత్యక్షమౌతుంది. ఆ వేదనాదాన్ని 
ఇంటింటా వినిపించాలనే మా ఆకాంక్షకు ప్రతిరూపమే ఇ 

ఈ వేద కథా భారతి. 

వేదకథాభారతిలోని ఎనలేని మానవత్వపు విలువలు ఈ తరాన్ని 
ప్రభావితం చేయగలిగితే అంతకంటే మాకు ఆనందమేముంటుంది ? 

ఈ కథాపుష్టాలను సంపాదించి తీర్చి దిద్ది అందమైన మాలగా 
రూపాందించిన ప్రాఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాచార్య గారిని మనసార 
అభినందిస్తున్నాను. 

ఇంత చక్కగా వఎ(ద్రించిన అన్నపూర్ష గ్రాఫిక్స్‌ వారికి 
అభినందనలు. 

జయతు జయతు భారతీ 


వేద కథా భారతీ 
అప 


లర! 


ళా 


ళీ గే గీ 
న 
గ 


ఇ 
న్‌ 
జ్జ 
న 
న 
ఖా 
న 
న 
( 
త 
నే 





మనవి 
వేద కథాభారతి. 


అంతళ్ళ(త్రువులను అణచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు 
పట్టుంకట్టి, ధార్మిక జీవనానికి ప్రాణంపోస్తూ ఈ లోకంలోనే కాక 
ఇతరలోకాల వారికి కూడా నిండైన మానవత్వమంచే 'ఇది' అని ఆచరణ 
పూర్వకంగా నిరూపిస్తూ, అందులోని మధురిమలను చవిచూపిస్తూ 
వేదనాదవిభాసురమైన ఒక జీవన (స్రవంతి ఈ గడ్డపై వెల్లివిరిసింది. 


జలజలసొగే ఆ అమృత వాహిని వసుంధరను రసమయం 
చేసింది. సస్యశ్యామలం చేసింది. సుగంధపరివుళాలను వెదజల్లే 
నందనోద్యాలను వెలయించింది. వవూనవ సృష్టిలో అరుదైన 
ప్రమాణాలను కొన్నింటిని నిలబెట్టింది. వాటికి కాలదోషం లేదు. 
ఆనాటికి, ఈ నాటికి, ఏనాట్టైనా మానవతకు గమ్యాన్ని, జీవనానికి 
అర్జాన్ని పరవూర్జాన్ని సాధించడంలో ఆ (ప్రవూణాలు 
చరితార్జాలయినాయి. అలాంటి జీవన చిత్రాలకు పట్టిన అద్దమే ఈ 
వేదకథాభారతి. 


ఒక్కసారి పరిశీలించండి ! ఆ చిత్రరావుణీయకతను 
మంచిమనసుతో దర్శించండి ! వారి ఆత్మల జౌన్నత్యాన్ని వారి భావనల 
బౌచిత్యాన్ని మీరు తప్పక అభినందిస్తారు !. అవి మంచివని తోస్తే 
అనుసరించచడానికి ప్రయత్నించండి ! ఆనందించండి ! 


'ప్రమాథి- నిజజ్య్య 
బహుళ - సప్తమి 
5-7-1999 ప్రాఫెసర్‌ ఎస్‌. బి. కఘునాథాలాళ్ళ్య 


భవిష్యత్తును దర్శిస్తున్నాడు. ఆబాలకుడు నిస్సహాయుడై హతాశుడ్డె 
ఉన్నాడు. 


ప్రజలు అతని పుష్ట శరీర మాంసాన్ని పవిత్రాహుతిగా వేయడం 
చూడాలని అనుకుంటున్నారు. వాళ్ళ స్వార్ధం అతని వినాశంలో ఉంది. 
అతని స్వార్ధం తనను తాను రక్షించుకోవడంలో ఉంది. పరస్పర విరుద్దమైన 
స్యార్థసంఘర్షణలో, జీవనృత్యుద్వంద్వంలో, ఉనికి - త్యాగముల మధ్య 
నిస్సహాయస్టితిలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? అతణ్ణి ఎందుకలా బంధించారు? 
అతని తల్లి దండ్రులెవరు? తెలుసుకోవాలని ఉందా? అయితే చదవండి- 


తల్లి దండ్రులిరువురూ బ్రతికి ఉండి కూడా అనాథ అయిన 
ఆదీనుని దయనసీయగా థను అవలోకించండి. కరుణరసాష్లావితమైన ఆ 
భాగ్యహీనుని చరిత్రను తిలకించండి. ఏపాపవలూ ఎరుగని 
అమాయకుడైన ఆమునిబాలకుడే శునశ్ళ్శేఫుడు. 


శునశ్ళేపుడు ఒక ప్రసిద్ద మహర్షి. ఇతడు భృగువంశంలోని 
అజీగర్తుడనే బుషి పుత్రులలో మధ్యముడు. ఇతని ఇద్దరు అన్నదమ్ములు 
శునపుచ్చుడు, శునలాంగూలుడు. ఇతని గో త్రనామం లేదా పైతృకనామం 
“ఆజీగర్తి. అనగా అజీగర్తుని కుమారుడని అర్ధం. ఇతనికి 'సౌోయవసి” 
“సోమబలి అని కూడ పేర్లున్నాయి. ఇతను విశ్వామిత్రునికి మేనల్లుడు 
మరియు ప్రియశిష్యుడు కూడ. విశ్వామిత్రుని శిష్యుడైన తరువాతనే 
ఇతనికి దేవరాతుడనే పేరు ప్రసిద్ధమైంది. ఇతనిని భృగువంశంలో 
శునళ్ళేపుడని, గాధివంశంలో దేవరాతుడని అంటారు. దేవతలు ఇతనిని 
బలినుండి ఏడిపించుటచే ఇతనికి దేవరాతుడని పేరొచ్చింది. 


మంత్రదష్ట : 

శునశ్ళేఫుని కథ వేదసంహితలు, బాహ్మణాలు, రామాయణ 
భారతేతిహాసాలు, పురాణాలు, శ్రాతసూత్రాలు మొదలైన గ్రంథాల్లో ఏభిన్న 
సంఘటనలతో అనేక ప్రకారాలుగా వర్షించబడింది. బుగ్వేదంలో 
శునళశ్ళ్శేఫుని కథ అత్యంత సంక్షిప్తంగాను, అస్పష్టంగాను ఉంది. 
శునశ్ళేపుడు బుగ్వేదంలో నూరు బుక్కులను, ముప్పై ఒక్క గాథలను 
దర్శించినట్లు ఐతరేయ బ్రాహ్మణం చెబుతున్నది (' తదేతత్పరబుకృతం 
గాథం శానశ్ళేఫమాఖ్యానమ్‌. ఐ.బ్రా. 7-18). ఇతడు బుగ్వేదం 
'ప్రథమమండలంలో ఏడు సూక్తాలనుు మొదటి అష్టకంలోని మంత్రాలను 
దర్శించిన మంత్రదష్ట. ఇతడు ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతల 
నుద్దేశించి చేసిన ప్రార్ధనలు బుగ్వేదంలో బుక్కులుగా వెలసినై. ఇతడు 
దేవతల సహాయం వలన మృత్యుముఖంనుండి బయటపడినట్లు 
బుగ్వేద౦ంలో చెప్పబడింది. బుగ్వేదం ప్రథవువుండల౦ ఆరవ 
అనువాకం, 30 వసూక్తంలో ఇంద్రుడు శునశ్శేఫునికి స్వర్ణర థాన్ని 
బహూకరించినట్లు చెప్పబడింది (బుగ్వేదం 1. 24- 30; 12-13; 
5.2.7; 9-3) 


శునశ్శే పుడు సావువేదంలో పదిహేడు దశతుల్లో కొన్ని 
మంత్రాలను దర్శించాడు. కృష్ణయజుస్సంహితలో ఇరవైనాలుగు 
వుంత్రాలను దర్శించాడు. యజుర్వేదంలో ఇతనిని గురించి 
“వరుణ గృహీతః అని చెప్పబడింది. ఇతణ్హీ వరుణుడే 
జలోదరవ్యాధి[గస్తుని చేసినట్లు, కాని ఇతడే స్వయంగా మంత్ర 
ప్రార్ధనలద్వారా వరుణ పాశములనుండి, వ్యాధినుండి విముక్తుడైనట్లు 


సంక్షిప్తంగా చెప్పబడింది. యజుర్వేదం త్రైత్తిరీయసంహిత, 5.2.1.3; 
కాఠకసంహిత 19-11; కాపిస్టల కఠసంహిత 2.1.1లలో ఇతని ప్రస్తావన 
ఉంది. 


శునళ్ళేపుడు అథర్వవేదం ఆరవకాం౦డలోని ఇరవై ఐదవ సూక్తం, 
ఏడవ కాండలోని ఎనఖైమూడవ సూక్తాలలోని మంత్రాలను దర్శించాడు. 
ఇతడు ప్రజాపతి, అగ్ని సవిత, వరుణుడు, ఏిశ్వేదేవతలు, ఇంద్రుడు, 
అశ్వినీదేవతలు మరియు ఉషస్సును గురించి చేసిన ప్రార్ధనలు మనకు 
వేదాలలో మంత్రాలుగ లభిస్తున్న. 


ఐతరేయ (బ్రాహ్మణం (7-13-18) మరియు శాంఖాయన 
శ్రౌత సూత్రం (15-20-21;16-11-2) లలో చెప్పబడిన కథనుబట్టి 
ఇతణ్ణి హరిశ్చంద్రుని కుమారుడైన రోహితుడు తన తండ్రి, వరుణునికి 
యజ్ఞపశువుగా సమర్ప్చించడానికై కొంటాడు. ఆ తరువాత ఇతణ్ణి 
యూపస్తంభానికి కట్టివేస్తారు. విశ్వామిత్రుని సలహామేరకు ఇతడు 
బంధవిముక్తికై వరుణుడు, ఇంద్రుడు మొదలైన దేవతలను ప్రార్జిస్తాడు. 
వరుణుడితణ్ణి బంధఏముక్తుణ్ణి చేస్తాడు. ఆతరువాత ఏిశ్వామి త్రుడితనిని 
పుత్రునిగా స్వీకరిస్తాడు. దానిని ఏశ్వామిత్రుని కుమారులు వ్యతిరేకిస్తారు. 
అందుకు విశ్వామిత్రుడు తన కుమారులను శపిస్తాడు. ఈ శునళ్ళేఫుడే 
తరువాత దేవరాతుడుగ ప్రసిద్ది చెందుతాడు. బుగ్వేదం (5-2-7) లోను, 
బ్రాహ్మణ గ్రంథాలలోను ప్రస్తావించబడిన ఈ కథ “వేదార్థదీపిక లో 
విపులంగా వివరించబడింది. 


పురాణేతిహాసాల్లో శునశ్శేపుడు : 

వైదిక వాజ్యయంలో వరించబడిన ఈ కథ పురాణసాహిత్యంలో 
సవివరంగా అనేక పర్యాయములు పునరావృతమైంది. వాల్మీకి 
రామాయణం- బాలకాండ 61,62; మహాభారతం - ఆనుశాసనిక 
పర్వం. 3; శాంతిపర్వం - 294; శ్రీమద్చాగవత౦. 9-7; హరివంశం. 
1-27; దేవీభాగవతం. 7. 14-17; విష్ణుపురాణం4-7; బ్రహ్మపురాణం. 
10లలో శునళశ్ళేఫుని ప్రస్తావన ఉంది. 


ఒక బ్రాహ్మణ యువకుడు యజ్ఞపశువుగ సమర్పించబడి, 
విశ్వామిత్రునిచే రక్షించబడినట్లు పురాణాల్లో ప్రసిద్ధమైన కథ ఉంది. ఆ 
బ్రాహ్మణయువకుడే శునళ్ళేఫుడు. 


కాని పురాణాల్లో కూడా రెండు విధాలైన కథలున్నాయి. ఒక 
కథ ప్రకారం ఇతడు బుచీకముని కుమారుడు. ఇతణ్ణి అంబరీషుడు 
యాగపశువుగా స్వీకరించాడు. మరొక కథ ప్రకారం శునశ్శేఫుడు 
అజీగర్తుడనే బ్రాహ్మణుని కువూరుడు. ఇతణ్ణి హరిశ్చంద్రుడు 
యజ్ఞపశువుగా స్వీకరించాడు. 


శునళ్ళేపుని కథ కొద్ది మార్పులతో దేవీ భాగవతం మరియు 
ఇతర పురాణాల్లో ఉంది. బ్రహ్మాండ పురాణంలోని 58వ అధ్యాయంలో 
శునశ్ళేపుని కథ వాల్మీకరామాయణంలో వలెనే వర్ణించబడింది. 


వైదిక సాహిత్యంలో శునశ్ళ్శేపుని కథ నాటకీయ పద్దతిలో 
వర్ణించబడింది. ద్వీర్ద రాత్రి తరువాత జరిగే ఉషోదయానికి సంకేతంగా 
ఈ కథ చెప్పబడింది. 


అమరావతిని తలపిస్తున్నది : 


అది అయోధ్యానగరం. భూదేవికి ముఖదర్పణము వంటిదై 
శత్రువులకు దుర్చేద్యమైన ఆ నగరం అతి సుందరం. చిగురుమామిడి 
చెట్లతో, చెంగలువ బావులతో, సుగంధ మందమారుతములతో అది 
అవారావతిని తలపిస్తున్నది. పగడపుతీగలు, కందకాల్లోని 
సీటితామరులు ఆ నగరానికి వెలలేని ఆభరణాలు. బాగుగా పెరిగిన 
చెజకుతోటలు, ఆకాశాన్నంటే కోటలు, వజమయకవాటాలు, ముత్యాల 
కొలువుకూటాలు, రాజుల మేడలు, పౌరుల వాడలు, తీర్చిదిద్దినట్లున్న 
వీధులు, నీడలు కనబడే మాణిక్యవేదులు, చిత్రీకరించబడిన 
పతాకావితానాలు, బృందగానాలు, బహువిధాలైన దేవతాప్రాసాదాలు, 
రకరకాల తూర్యనాదాలు, పరతత్త్వవిదులైన (బబ్రాహ్మణోత్తములు, 
దేవేంద్రునితో సమానులైన రా జ శ్రేష్టలు, కుబేరునికి సాటియైన వర్తకులు, 
రసజ్ఞులైన నర్హకులతో ఆ సొకేతపురి శోభాయమానంగా ఏలసిల్లుతున్నది. 


అక్కడి చెట్లు వుంందారవృక్షాలను తలపిస్తె. రథాలు 
అదృష్టవంతుల మనోరథాలవలె అడ్డులేకుండా నడుస్తె. మత్తేభాలు 
మదజలధారలతో భుఏకి దిగివచ్చిన మహామేఘాల్లా సంచరిస్తె. అక్కడ 
ప్రతివీధి రత్నతోరణాలతో అలంకరించబడి ప్రకాశిస్తుంది. అక్కడి 
యోధులకు యుధద్ధముంటే పండుగ. అక్కడి అశ్వాలు సూర్యుని 
రథాశ్వాలను ధిక్కరించేవిగా ఉన్నై. దండనాథులు అనేక యుద్దాల్లో 
తగిలిన గాయాలే వెలలేని ఆభరణాలుగా శోభిస్తున్నారు. అక్కడి 
మావటివాళ్ళు ఎంతటి మదపుటేనుగునైనా చెయ్యెత్తి తొండాన్ని గట్టిగా 
పట్టుకొని లోబరచుకుంటారు. రౌతులు శత్రువులను ఒక్క వేటుతో 


ఆరుముక్కలుగా ఖండిస్తారు. వీరభటులకు ఖడ్గ యుద్ధంలో ఎదురు 
లేదు. మల్లులు ఏనుగులతోనైనా కలియబడి ఓడించగలవారు. 


నాకుమారుని నీకు సమర్పిస్తాను : 


ఇటువ౦టి వంహాపట్టణాన్ని రాజుధానిగా చేసుకొని 
సూర్యవంశంలో పుట్టిన హరిశ్చంద్ర సార్వభౌముడు పరిపాలిస్తున్నాడు. 
ఆయన సత్యం తప్పనివాడుగా ప్రసిద్ధికక్కాడు. దేవతల కోరిక మేరకు 
రాజులందరినీ జయించి రాజసూయయాగం చేశాడు. దీవులన్నింటిలో 
విజయుస్తంభాలనంు నాటి ఆ చక్రవర్తి లోకాల్లో శాశ్వత కీర్తిని 
సంపాదించాడు. ఆతని ప్రధానవుంత్రి సత్యకీర్తి. దేవేంద్రునికి 
బృహస్పతివల్కె ఆమహామంత్రి తనకు సహాయుడు కాగా హరిశ్చంద్రుడు 
అవురే౦ద్రునివలె వుహావై భవశాలియై, ప్రజలను కన్నబిడ్డలవలె 
కాపాడుతూ రాజ్యమేలుతున్నాడు. 

ఆ ప్రభువు పట్టపురాణి చంద్రమతి. ఆమె మొదటి భార్య. ఆమె 
గాక ఇంకా తొంభైతొమ్మిదిమంది భార్యలున్నారు. కానీ వారికి బిడ్డలు 
కలుగలేదు. చివరకు నారదమహర్షి సలహామేరకు హరిశ్చంద్రుడు 
గంగాతీరానికి వెళ్ళి వరుణుని గురించి తపస్సు చేశాడు. వరుణుడు 
ప్రత్యక్షమై అతనికి పుత్రసంతానం కలుగునట్లు వరం అనుగ్రహించాడు. 
హరిశ్చంద్రుడు తన కుమారుని వరుణునికి యాగపశువుగా సమర్పిస్తానని 
వాగ్దానం చేశాడు. 


తరువాత కొన్నాళ్ళకు చంద్రమతి గర్బం దాల్చింది. నవమాసాలు 


నిండినై. ఒక శుభదినాన పండంటి పుత్రుని ప్రసవించింది. అతనికి 
రోహితాశ్వుడని నామకరణం చేశారు. అతడు శుక్లపక్ష చంద్రునివలె 
దినదిన ప్రవర్దమానుడౌతున్నాడు. లేకలేక కలిగిన ఆబిడ్డను చూసి 
తల్లిదండ్రులు పొందుతున్న ఆనందానికి అవధులు లేవు. 
రాజాంతఃపురంలో దాసదాసీజనుల సపర్యలతో ఆ బిడ్ద అల్లారుముద్దుగా 
పెరుగుతున్నాడు. 


రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నై. కాని 
హరిశ్చంద్రుడు పుత్రుని వరుణునికివ్వలేదు. అనేక పర్యాయాలు 
వరుణుడు ఆబిడ్డను ఇమ్మని అడిగాడు. కానీ హరిశ్చంద్రుడు ఏవో 
సాకులు, క్షమాపణలు చెబుతూ వాయిదావేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు 
హరిశ్చంద్రుడు తన కుమారునికి పదకొండవ ఏట ఉపనయనము చేసిన 
తరువాత వరుణునికివ్వడానికి సమ్మతించాడు. 


జలోదరవ్యాధి పీడిస్తుంది : 


పిల్లవానికి పది సంవత్సరాలు పూర్తయినై. పదకొండవ సంవత్సరం 
వచ్చింది. చక్రవర్తి అతనికి ఉపనయనం చేయ సంకల్పించాడు. 
రాజమందిరంలో అందుకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నై. ఇంతలో 
వరుణుడు ప్రత్యక్షమైనాడు. రాజకుమారుడు తన తండ్రి తనను 
ఉపనయన౦ తరువాత యజ్జపశువుగా బలి ఇస్తాడని గహించి, 
రాత్రికిరాత్రే రాజమందిరాన్నుండి అడవికి పారిపోయాడు. వరుణుడు 
హరిశ్చంద్రుని బిడ్డనిమ్మని అడిగాడు. మహారాజు కలవరపడ్డాడు. 
వరుణుడు కోపంతో మహారాజును జలోదర వ్యాధిపీడితుడవుకమ్మని 
శపించాడు. రాజు రోగ(గస్తుడయ్యాడు. రోహితాశ్వుడు 


బాటసారులద్వారా తన తండ్రి వ్యాధీగ్రస్తుడయ్యాడని విన్నాడు. తన 
కారణంగా త౦ండికి ఈ ఆపద వచ్చిందని చాలా ఏచారించాడు. 
రాజమందిరానికి తిరిగి రావాలని అనేక పర్యాయములనుక్షున్నాడు. కాని 
ప్రతిసారి ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో ప్రత్యక్షమై, అతని మనసు మార్చి, 
ఆ ప్రయత్నం నుండి విరమింపజేశాడు. 


వరుణుని సంతోషపెట్టు : 


హరిశ్చంద్రుడు తన దుఃఖానికి, ఏపత్తుకు పరిష్కారమార్గం 
చూపమని కులగురువైన వసిష్టమహర్డిని ప్రార్ధించాడు. వరుణునికిచ్చిన 
వాగ్దానాన్ని ఏదో ఒక విధంగా నెరవేర్చమని వసిష్ట మహర్షి హరిశ్చంద్రునికి 
సలహా ఇచ్చాడు. ఆయనింకా ఇలా అన్నాడు- ““పుత్రులు పలువిధాలు. 
ధనమిచ్చి కొన్నవాడు కూడ పుత్రుడే అవుతాడు. కాబట్టి ఒకపుత్రుని 
కొని వరుణునకివ్వు. ఎవరైనా బ్రాహ్మణుడు కొడుకుని అమ్ముతాడేమో 
చూడు. నీవు వరుణుని సంతోషపెడితే నీ వ్యాధి నయమవుతుంది.” 


మీ కుమారుని అమ్ముకారా? 


ఇది విని రాజు సంతోషించాడు. ఎవరైనా బ్రాహ్మణుడు తన 
కుమారుని అమ్ముటకు సిద్ధంగా ఉన్నాడేమో వెతకమని తన తండ్రిని 
ఆదేశించాడు. మంత్రి వెతకగా, వెతకగా అతనికి పరమకఠినాత్ముడు, 
లోభి దురాశగల బ్రాహ్మణుడొకడు దొరికాడు. అతడే శునశ్ళేఫుని 
తండ్రి- అజీగర్తుడు. అతనికి ముగ్గురు కుమారులు. వాళ్ళు శున 
పుచ్చుడు, శునళ్ళేపుడు, శునలాంగూలుడు. వారిలో జ్యేష్టుడు కర్మాధికారి 
కావున అతనిని అమ్మనన్నాడు తండ్రి. కనిష్టుడంటే తనకు ఎక్కువ ప్రీతి 


10 


కాబట్టి అతనినివ్వనంది తల్లి. తల్లిదండ్రుల అభిప్రాయాలను విన్న రెండవ 
కుమారుడైన శునశ్ళేపుడు, తనను వారు ఏిక్రయించుటకు సిద్ధపడినట్లు 
(గ్రహించి మంత్రి వెంట బయలుదేరాడు. అందుకు ప్రతిగా మంత్రి అతనికి 
నూరుగోవులు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ విధంగా మంత్రి 
శునశ్ళేపుని కొని రాజమందిరానికి తీసుకొనివచ్చాడు. 


ఆ తరువాత అతనిని యాగశాలకు తీసుకొని వెళ్ళారు. అక్కడ 
ప్వామిత్రుడు హోతగ జమదగ్ని అధ్వర్యుడుగా, వసిష్టుడు బ్రహ్మగా, 
ఆయాస్యుడు ఉద్గాతగా యాగం మొదలైంది. శునశ్ళేఫుని రక్తమాల్యాను 
లేపనాలతో అలంకరించారు. కాని అతనిని యయూపస్తం భానికి 
బంధించడానిక్తి బలి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడతని 
తండ్రి అజీగర్తుడే నూరు ఆవులను తీసుకొని శునళ్ళేపుని దర్భపాశాలతో 
మూడు యూపాలకు బంధించాడు. మరోనూరు ఆవులకు ఆశపడి 
చివరకాతండ్రి అతనిని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. 


కణంలో భస్మమై పోతుంది : 


అప్పుడు శునశ్శేఫుని పరిస్టితి అతిదయునీయుంగా, 
శోచనీయుంగా ఉంది. సమీపించిన వృత్యువు అతని కళ్ళల్లో 
కనబడుతున్నది. అతని దృష్టిలో జగత్తు ఏ సమయంలోనైనా కనుమరుగు 
కావచ్చు. ఈ సుందరమైన, సుఖవంతమైన ప్రపంచాన్ని అతనికమూడలేడు. 
ముహూర్త మాత్రంలో అక్కడ హూహూకారాలతో నీళ్ళు ఎగిసిపడత్తై. 
యువకుడైన అతని సుందర, సుదృఢ శరీరం క్షణంలో భన్మమై పోతుంది. 
అతని మదిలో ఈ భయంకరభావనలు మెదలగానే అతడు మృత్యుభీతితో 
భయకంపితుడయ్యాడు. విషాదంతో ఏవశుడయ్యాడు. ప్రజల 


11 


కూరత్వంపై అతనికి కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాడు? అతడు 
పాశబద్దుడై ఉన్నాడుగదా ! 


బలికి భయపడుకతున్నాడేమి? 


అతని ఆలోచనలు కార్యరూపం దాల్చలేదు. అతని దయనీయ 
వాణి యాగమండపంలో ప్రతిధ్వనించింది. కానీ ప్రజల కుతూహలం 
అతణ్ణి ఏవశుణ్ణి చేసింది. అతని శరీరం ప్రజల క్రూరవినోదసాధనమైంది. 
ప్రజల కఠినత్వాన్ని, నిర్ణయను చూసి అతని కళ్ళు అనాయాసంగా 
మూతపడినై. 


పాశబంధంతచే పీడితుడైన శునశ్ళేపుని కళ్ళనుండి అవిరళంగా 
అశ్రుధార ప్రవహిస్తోంది. దయనీయమైన అతని అవస్టను చూస్తున్న 
ప్రజలకు అతనిపై జూలి కలుగకపోగా ఆశ్చర్యం కలిగింది. 


“ఇతను వునుప్యుడ్డి ఉండి కూడా బలికీ 
భయపడుతున్నాడేమి / దేవతలను (పసన్నం చేసే 
న్థానంలో ఉండి రోదిస్తున్నాడేమి / వృత్యువుకు 
బొాయపడాుతాున్న ఇతడా స్వర్గవూర్గం నుండీ 


విచలితుడొతాడు”” - 


అని అక్కడి వాళ్ళంతా అతని ప్రవర్తనకు అసంతుష్టులయ్యారు. 
కొంతమంది కళ్ళలో అతనిపట్ల ఉపేక్ష కనబడింది. మరి కొంతమంది 
అతని పిరికితనానికి ఉదాసీనులయ్యారు. 


12 


నీయజ్ఞనికి భంగం కలిగిస్తా ! 


ఇంతలో బ్రహ్మర్థి ఏశ్వామిత్రుడు అక్కడకు ఏచ్చేశాడు. అతడు 
దీనంగా జాలిగొలిపేటట్లు దుఃభిస్తున్న శునశ్ళేఫుని ఓదార్చాడు. 
మహారాజుతో “రాజా! ఈ బాలుని ఏడిచిపెట్టు. ఇతనిని వదలనిచో నీ 
యజ్ఞానికి భంగం కలిగిస్తా'”” అన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు 
మ్యామిత్రునితో “మహర్షి! నేను రో గవిముక్తుడను కావడానికి ఈ యజ్ఞం 
చేస్తున్నాను. మీకు కావలసినంత సంపదనిస్తాను. దయచేసి ఈ యజ్ఞానికి 
విఘ్నం కలిగించకండి” అన్నాడు. 


నీకు భయంలేదు : 


ఈ మాటలు ఒకవైపు, బాలుని దుఃఖం మరొకవైపు విశ్వామిత్రుని 
కోపో ద్రిక్తుని చేసినై. అతడు శునశ్ళేపునికి వరుణమంత్రాన్నుపదేశించి 
“బాలకా! సీవీ మంత్రాన్ని జపించు. నీవు మృత్యువునుండి తప్పక 
రక్షించబడతావు'* అని శునశ్ళేపునకు అభయమిచ్చాడు. 


జీవన్మరణాల వుధ్య ఊగిసలాడుతున్న శునశ్ళ్శేఫపునకు 
వరుణదేవుడు ఒక ఆశాకీరణంగా కనుపించాడు. అప్పుడతను 
గడ్గదస్వరంతో వరుణదేవుని ఈ విధంగా ప్రార్ధించాడు - 
వరుణ ప్రార్ధన ? 
“ఎ వరుణ దేవా! పాశబద్దుడనైన నేను రాత్రింబవళ్ళు 
మివ్మాల్ని స్తుతిస్తున్నాను. నన్ను పొళవియుక్తుణ్ణో 
చేయండి.. నన్ను కట్టిన పాళములను తొలగించండి. 
నన్ను అగ్నికి ఆహుతి చేయకండి. ” 


13 


ళీ 


“రాజా! వరుణా! నీకు ఉదశవుద్యంలో అనన్య 
సాధారణమైన, హిరణ్మయమైన నివాసఖూమి కలదు. 
అందువలన ద్భాత(వతుడైశ రాజూ వరుణుడు 
వూసుర్వన్థానవులనాు పరిత్యబించుగాత నీవు 
సర్వరోగస్తానములనుంచి మమ్ములను విమోచనం 
చెందించు. అంతేకాక సర్వపావములనుంచి మమ్ములను 
విడిపించు. ఉదళయులారా! మీరు వూ సత్యాసత్య 
విషయములలో సాకిభూతులుకండి. మీపై (ప్రమాణం 
చేస్తున్నాను. ఆపాపం నుంచి మమ్ములను విముక్తులను 
చేయండి. దేవా! నాశరీరం పై భాగంలో ఉన్న పాళశమును 
ఖండించివేయి. (ిందిఖాగంలో ఉన్న వాశామును 
ఆవకుంఠళనంచేసి నశింపబౌయ్యి. మధ్యఖాగంలో ఉన్న 
పాశమయును విడిపించు. ఆదీత్యా/ నీ (వత కర్మలో 
యోగ్యతాసిద్దికె మేము సర్వపాశములనుండి విముక్తులమై 
ఆఅఖిండితులవుగాదువుుగాత!' వూ నాంచి 
సర్వపాశములను విడిపించు. నీకు సంబంధించిన 
ఉత్తమాధమ పొశములను, దుస్ప్వృప్ష్నములవలన కలిగిన 
ఆరిష్టయములను మా నుంచి నిరమింపబొయ్యి. ఆ తరువాత 
వేము పుణ్యలోకవులను వొందుదువుగాక! 
దండంతోలాగా యజ్ఞాహుతులను తవు (శోధంతో 
నివారించండి. విజ్ఞులు, బలవంతులు, కీర్ణిమంతులు, 
శొఖాగ్యదాయకులునైన మీరు మా మధ్యకురండి. నేను 
చేసుకున్న పాపాలనుండి నన్ను విముక్తుణ్త చేయండి. "” 


14 


శునశ్శేఫుడు తన నిర్మలమైన అశ్రుజలంతో వరుణుడికి 
అర్భ్యమిస్తూ ఇలా స్తుతిస్తున్నాడు - 

“భగవాన్‌ / మీరు నిష్టగల యజమాని సాధారణ 
హవిస్సును త్యాగం చెయ్యడం లేదు. మీరు హద్దులేని 
సము(దంపైన ఎగిరి వెళ్ళిపోతారు. ఆకాశంలో పతులు 
ఎగిరే మార్గాలు తమకు తెలుసు. సము(దగాములైన 
పక్షుల మార్గాలు కూడా మీరు తెలుసుకుంటారు. 
పన్నెండు నెలలతో పాటు మీకు అధికమాసం కూడ 
తెలుసు. విస్త్రతము, ఉన్నతమునైన గొప్ప వాయుమార్లం 
కూడా మీకు తెలుసు. అఘటిత ఘటనాశ్తీ సంపన్నులు 
మీరు. నా పిలువు వినండి / ఈ రోజు సంతోషకరమైన 
దినం. నేను మిమ్మల్ని ముక్లినిమిళ్తమై ఆవ్వానిస్తున్నాను. 
మీరు వేధావ్రలు. ఆకాశం, పృథివి, విశ్వాలలో 
(వకాశిస్తున్నారు. మీరు నా పిలువును విన్నారా? నా 
పిలువుకు బదులిస్తారా ?” 


అగ్నిస్తుతి : 

యూపానికి బంధితుడైన శునశ్ళేపుడు హవ్యవాహనుడైన 
అగ్నిదేవుని స్తుతిస్తున్నాడు - 

“హవ్యావాహనా / మీరు సదా యువకులు. 


తేజస్సంపన్నులు. మీరు ఫుతుని యెడ వాత్సృల్యంగల 
తండి. బంధువులకు బంధుత్రః మిత్రునికి మిత్రులు. 


15 


దేవతలను పూబించే సమయంలో మేము మీకు 
హవిస్సులనిస్తాము. ఆమర్హ్యుడవైన వ అర ! మీ యెడ 
మానవుల (పశంసొవాక్కులు స్నేహమయంగా ఉన్నై. 
బలఫు(త్రులైన మీరు, మీ సమస్త అగ్భులతో పాటు మా 
(పార్రన వినండి. ” 


విశ్వేదేవతల స్తుతి : 
శునళ్ళేపుడు అగ్ని మరియు ఏశ్వేదేవతలను స్తుతిస్తున్నాడు - 


“ట అగ్నీ! మీరు జూలుగల ఆశ్వంతో సమానులు. యజ్ఞ 
స్యచూట్టుతో సవూనాలు. నేను స్తుతులద్వారా 
మిమ్ములను ఫూజబిస్తున్నాను. విస్తుడ్డులు, గతిశీలురు, 
సుఖ(ప్రదులునైన ఉ అగ్షిదేవా /! మూ' అభీష్టాలను 
సిద్ధింపబజోయండి. నా ఈ శూతనస్తుతి దేవతల 
సవుక్షంలో ఉత్తవుంగా ఉండేటట్లు చూడండే. 
చితబానూ ! మీరు సవు(దాం చివరివరకు 
(ప్రవహిస్తున్న జలంతో సమానంగా యజమానుని 
తోొజణకు ప్రవహించండి. ఓ బరాబోధా/ రుదుని కోసం 
మమ్మల్ని సుందరస్తుతులతో (వేరేపించండి. “” 


ఇం(దాసోములస్తుతి : 
శునళ్ళేపుడు ఇంద్రాసోములను స్తుతిస్తున్నాడు - 


“శోమ (ప్రీతుడవైన దీ ఇందా / ఎక్కడైతే సోమలత 
వుడుతుందో ఆకృ డ దానిని రోట్లో దంచే శట్టం వింటూ 


16 


మీరు శోమయరసాన్ని సేవించండి. ఎక్కడైతే యువతుల 
సూల బంఘలతో సవూశంగా సోవూన్నిదంచే 
లోజొల్పొన్నాయెో, అవి రలోళ్ళలో సోవూన్ని దంచే 
సుస్వరాన్ని వింటూ వోయి సోమపానం చేయండి. 
ఎక్కడైతే స్రీలు రోళ్ళలో సోమరసాన్ని తయారుచేసే 
(ప్రయత్నంలో ఉంటాలో అక్కడి ఉలూఖ శిజ్బాన్ని 
వింటూ వెళ్ళి సోమరసాన్ని స్వీకరించండి. సారథి ఏ 
విధంగా ఆశ్వం కళ్ళాన్ని పట్టుకొంటాడో అదేవిధంగా 
రోకళ్టుకు తాళ్ళు కట్టి సోమరసాన్ని చిలుకుతున్నారు. ఆ 
చిలికే శబ్టాన్ని వింటూ వెళ్లి సోమరసాన్ని స్వీకరించండి. 
ఓ ఉలూఖలా ! నిన్ను ప్రత్యేకగ్ధహంలో పెడుతున్నాము. 
మీరు విజయుదుందుఖితో సవూనంగా ఈ 
యభజ్రభూమిలో నాదం చెయ్యండి. ” 


వనదేవతా ప్రార్ధన : 


“ఉ వనస్పలీ/ ఓ వనదేవతలారా / ఎప్పుడైతే వాయువు 
మయందగమనంతో మీముందు వీస్తుందో ఆ సమయంలో 
ఓ ఉలూఖలా / ఇం(దుడు పానం చేయిడానిక్ఞై 
సోవురొనాన్ని సిద్దం చెయ్యి. ఓ ఉలూఖలా / 
తావురతూడువంటి ఓ వనస్పతీ ! వముదురమైన 
సోమరసాన్ని ఇం(దునికోసం తయారు చేయండి. 
పిండిన నోవురసాన్ని పాతలనుంచి తీసుకొని 
పవిత్రమైన దర్భలపై చల్దండి. మిగిలిన దాన్ని గోచర్మ 
పాతలో ఉంచండి. ” 


17 


ఇం(దస్తుతి : 

“ఓ సోమపాయీ! మేమిక్ళ డ నిరాచలుగా ఉన్నాము. 
శక్తిశాలీ! సునాశికుడవైన ఓ ఇందా! మీ కరుణకోసం 
నేను ఎదురుచూస్తున్నాను. నా శ్యతువ్చులు 
నిద్రించునట్టు చెయ్యి. మి(తులను మేల్మొలుపు. 
గంధర్వసమానులైన నా ఈ శ్మతువ్రలను నశింపబొయ్యి. 
నా అశుభాన్ని కోరేవాళ్ళను వధించు. ” 

ఇం(దుత్ణో (పసన్నం చేసుకోవడానికై శేనా 
సోమరసంతోను, జలంతోను వోజిస్తున్నాను. పల్లానికి 
(ప్రవహించే జలంలాగా అత్హ రమ్మను. ఇం(దునికోసం 
వనం సవుకూర్చిన వాటన్నింటినీ ఆయిన 
సము(దుడులాగా తనలో చేర్చుకోనీ ! ఏ విధంగానైతే 
కపోతం తన గర్బ ణీ కపోతాన్ని చేరుతుందో ఆదే విధంగా 
ఈ సోమముతో కూడిన మా వాణిని మీరు స్వీకరించండి. 


శత(క్రతుప్రార్ధన : 


“దీ శత(కతూ / మా ఈ జీవన్మరణ సంఘ్నర్టణవై దయచేసి 
దృష్టిపెట్టండి. దీనిని నియంత్రించండి. దీనిపై మీ సలవో 
ఇవ్వండి. మేము మూ రక్షణకోసం మిమ్మల్ని ఎల్లప్పుడు 
ఆవ్వోనిస్తుంటాము. మీరు నా ఆవ్యానం విని ఉంటే 
తప్పకుండ మీ పూర్ణ శక్తేతో ఇక్కడకు రండి. మీకు 
జ్ఞాపకమున్నదా / పూర్వం నా తండి మివ్ముల్ని 


18 


ఆహ్వానించాడు. నేను నా ఫూర్వీకులతో సమానంగా 
మిమ్మల్ని స్మరిస్తున్నాను, ఆవ్వానిస్తున్నాను. వీ వీ! 
మీరు మిత్రులకు మిత్రులు. తమ తమ కోరికలను ఫూర్తి 
చేసుకోవడానికి పజులందరు మిమ్మల్ని స్తుతిస్తుంటారు. 
ఇరుసుపైన బండిచ(కం తిరుగునట్టుగా మీరు (పార్రితుల 
దౌర్భాగ్యమనే ఇరుసుపై చక్రాన్ని త్రిప్పండి. మీ దయ 
(పార్గితులమైన మా పై పప్రసరించుగాక/ 
ఈ స్వర్హరథం నీ కోసమే : 


ఈ విధ౦గా శునశ్శే పుడు ఇంద్రుని స్తుతిస్తూ అంజలి 
ఘటించాడు. అగ్ని అతణ్ణి యూపబంధంనుండి ఏముక్తుణ్ణి చేశాడు. 
అతని పాశాలన్నీ తొలగిపోయినై. ఇంద్రుడు అతని ఎదుట సాక్షాత్కరించి 
“ఓయీ ! శునశ్ళేఫా! నేను నీకు ప్రసన్నుడనైనాను. ఓ సూక్తద్రష్టా! ఈ 
హిరణ్యయరథం నీ కోసమే. తీసుకో 1? అని శునశ్శేఫునికి స్వర్ణరథాన్ని 
బహూకరించాడు. 


ఇతణ్ణి వదలిపెట్టండి : 


వరుణుడు మహారాజుముందు ప్రత్యక్షమై ““రాజా! శునశ్ళేఫుని 
వదలిపెట్టి యజ్ఞం చెయ్యి. నీవు వ్యాధి నుండి ఏముక్తుడవవుతావు” అని 
చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే రాజు రోగవిముక్తుడయ్యాడు. రాజు 
శునశ్శేఫుని వదలిపెట్టవలసినదిగా ఆజ్ఞాపించాడు. యజ్జశాలలో 


19 


నాతండ్రి ఎవరు? 


అప్పుడు శునళ్ళేపుడు లేచి నిలబడి - ““'మహాత్ములారా! ఇప్పుడు 
నా తండ్రి ఎవరు?” అని సభాసదులను ప్రశ్నించాడు. అప్పుడు కొందరు 
అజీగర్తుడే అతని తండ్రి అని చెప్పారు. మరికొందరు హరిశ్చంద్రుడతని 
తండ్రి అని వాదించారు. ఇంకొందరు అతని తండ్రి వరుణుడన్నారు. 


ఇంతలో వసిష్టవమహర్షి లేచి - '“*పెద్దలారా ! దయచేసి 
వాదించకండి. వేద(పప్రమాణాన్ననుసరించి అతని ప్రశ్నకు నేను 
సమాధానమిస్తాను. ఎప్పుడైతే అజీగర్తుడు తన కుమారునికి వెలకట్టి, 
బేరమాడి, అమ్మి ధనం తీసుకొన్నాడో - అప్పుడే అతడు తన పితృత్వాన్ని 
కోల్పోయాడు. ఆ తరువాత హరిశ్చందుడు ఇతనిని కొనుటచేత ఇతనికి 
తండి అయ్యాడు. కానీ ఎప్పుడ్డెతే హరిశ్చందుడుం ఇతనిని 
యూపస్తంభానికి కట్టివేయమని ఆజ్ఞాపించాడో, అప్పుడతడు' కూడ 
పితృత్వాన్ని కోల్పోయాడు. 


విశ్వామిడ్రుడే ఆతని తండ్రి : 


ఇక వరుణుడు ఇతనిని మృత్యువునుండి రక్షించాడు కాబట్టి 
అతడే ఇతనికి తండ్రి అని చెప్పడం సరికాదు. ఎందుకంటే దేవతలెవరైనా 
గొప్ప స్తుతిపూర్వకాలైన మంత్రాలతో, స్తోత్రాలతో స్తుతిస్తే సంతుష్టులై 
జీవితం, సంపద, గోవులు, భూమి, ముక్తి వెందల్డైన వాటిని 
అనుగ్రహిస్తారు. కాబట్టి దీనిలో ఏశేషమేమీలేదు. కానీ శునశ్శేఫుడు 
దయనీయమైన, విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి విశ్వామిత్రుడు 
వరుణమంత్రాన్ని ఉపదేశించాడు. కాబట్టి విశ్వామిత్రుడే అతనికి తండ్రి 


20 


కావడానికి అర్హుడు” - అని తీర్పు చెప్పాడు. అక్కడ ఆసీనులైన 
సభాసదులందరు ఆ నిర్భయాన్ని అంగీకరించారు. 


ఆ తరువాత బుత్విక్కులు ఆదరంతో శునళ్ళేపుని యజ్ఞంలో 
బుత్విక్కుగా పాల్గొనమన్నారు. అతడందుకు అంగీకరించాడు. యాగం 
యథావిధిగా పరిసమాప్తమయింది. 


- విశ్వామిత్రుడు శునశ్ళేపుని తన దత్తపుత్రునిగా స్వీకరించాడు. 
అజీగర్తుడు తన కువూరుని తిరిగి ఇవ్ముని అడిగాడు. కాని 
ఫిశ్వామిత్రుడు దేవతలు తన కతనిని ఇచ్చారని, అందువల్ల ఇకపై అతనిని 
“దేవరాతుడు' (దేవతలచే ఇవ్వబడిన వాడు) అంటారని అన్నాడు. 
శునళ్ళేపుడు కూడ తాను తిరిగి అజీగర్తునితో ఇంటికి వెళ్ళుట అసాధ్యమని 
అతనికి చెప్పాడు. 


విశ్వామిత్రుడు శునశ్ళ్శేఫుని జ్యేష్టపుత్రునిగ స్వీకరించి తన 
ఆశ్రమానికి తోడ్మొని వెళ్ళాడు. విశ్వామిత్రుని నూటొక్కమంది పుత్రులలో 
మధుచ్చందుని కంటె పెద్దవారైన యాభై మంది శునశ్ళేపుని తమ పెద్దన్నగా 
స్వీకరించడానికి ఒప్పుకోలేదు. అందుకు ఆగ్రహించిన విశ్వామిత్రుడు 
వాళ్ళు, వాళ్ళ సంతతి తరతరాలుగా మ్లేచ్చులు కమ్మని శపించాడు. 
మధుచ్చందునితో సహా మిగిలిన యాఖై మంది దేవరాతుని తమ 
జ్యేష్టభ్రాతగా అంగీకరించి విశ్వామిత్రుని అనుగ్రహానికి పాత్రులైనారు. 
ఈ విధంగా శునళ్ళేపుడు విశ్వామిత్రునికి దత్తపుత్రుడై జహ్న (భృగు), 
గాధి వంశాలకు ఉత్తరాధికారి అయ్యాడు. 


21 


పిశాచత్వం పోయింది : 


శునశ్ళేఫుని అమ్ముటవలన అజీగర్తుడు పిశాచమయ్యాడు. 
అతజ్జీ యమభటులు బాధపెడుతుండగా అది ఏిని శునళ్ళేపుడు తన 
వలన తన తండ్రికిటువంటి బాధలు వచ్చాయని విచారించి, గౌతమీనదీ 
తీరానికి వెళ్ళి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివకేశవులు 
ప్రత్యక్షమయ్యారు. వారి అనుగ్రహం వలన శునశ్ళేపుడు తన తండ్రి 
పిశాచత్వాన్ని పోగొట్టాడు. 


హరిశ్చంద్రుడు రోగ ఏముక్తుడైనాడని విని రోహితాశ్వుడు 
అడవినుండి రాజమందిరానికి తిరిగి వచ్చాడు. మహారాజు ఆనంద 
బాష్పాలతో కుమారుని కౌగలించుకొన్నాడు. హరిశ్చం[ద్ర చక్రవర్తి తన 
భార్యతో, కుమారునితో సుఖజీవనాన్ని గడుపుతూ సత్య వ్రతుడై ధర్మనిష్టతో 
ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించాడు. అతని పరిపాలనలో ప్రజలు 
సుఖ సంతోషాలతో వర్దిల్లారు. 


రామాయణంలో శునశ్శేపుడు : 


వాల్మీకరామాయణంలో శునశ్ళేఫుని కథ ఇందుకు భిన్నంగా 
ఉంది. రామాయణం బాలకాండ, అరవై ఒకటి అరవై రెండు సర్గల్లో 
శునశ్శేపుని కథ ప్రస్తావించబడింది. దీనికి ఆధారం బుగ్వేదమే. ఈ 
రెండింటిని పరిశీలిస్తే వునకు కథ స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా 
కాలగతిలో వారి ఆలోచనాపద్ధతి, కథన్దైలి, రచనా ఏధానం ఎలా మారింది 
కూడా తెలుస్తుంది. - 


పూర్వం కోసలదేశాన్ని అంబరీషుడనే చ(క్రవర్తి 


22 


పరిపాలిస్తూండేవాడు. ఆయనొక యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆయాగ 
పశువును ఇంద్రుడపహరించాడు. అప్పుడు పురోహితుడు రాజా ! “సీ 
అశ్రద్ద వలన పశువు అపహరించబడి౦ది. పశువును భద్రంగా 
కాపాడుకోలేని ప్రభువును పశునాశదోషం హరిస్తుంది. కావున పోయిన 
పశువును పట్టి తీసుకొని రావాలి, లేదా యజ్ఞపశువుగా మనిషినైనా 
తేవాలి” అన్నాడు. 

నీ కుమారుని నా కివ్వు : 


ధీశాలి అయిన అంబరీషుడు నరపశువుకోసం బయలుదేరాడు. 
పల్లెలు, పట్టణాలు వనాలు, ఆశ్రమాలు తిరిగి నరపశువు ఎక్కడా 
లభించక చివరకు భృగుతుంగవునే పర్వతాన్ని చేరాడు. అక్కడ 
భృగువ౦శం౦లో పుట్టిన బుచీకుడనే తపస్వి భార్యాబిడ్డలతో 
నివసిస్తున్నాడు. అంబరీషుడతనికి నమస్కరించి కుశల ప్రశ్నలడి గిన 
తరువాత '““ముసీశ్వరా ! నేనొక యజ్ఞం చేయ మొదలుపెట్టాను. నా యజ్ఞ 
పశువునెవరో అపహరించారు. దానికోసం దేశదేశాలు తిరిగి వెదకాను. 
కాని దొరకలేదు. కావున నూరువేల గోవులిస్తాను. నీ కుమారులలో 


ఒకరినిచ్చి నన్ను కృతకృత్యుణ్ణీ చెయ్యి”” అని విన్నఏంచుకొన్నాడు. 
సిద్ధంగా ఉన్నా, తీసుకువెళ్ళండి : 

బుచీకుడామాటలు ఏని “రాజా! నీవేమిచ్చినా పెద్ద కుమారుని 
ఏక్రయించను”' అన్నాడు. వెంటనే మునివత్ని అంబరీషునితో ''రాజా ! 
నా భర్త పెద్దబిడ్డను అమ్మనన్నాడు. నేను చిన్న కుమారుని ఇవ్వను. లోకంలో 
తండ్రికి పెద్దకొడుకు, తల్లికి చిన్నకొడుకు ముద్దుగదా!” అంది. 


23 


తన తండ్రి పెద్దవానిని, తల్లి చిన్న వానిని ఏిక్రయించమని చెప్పగా 
మధ్యవాడైన శునళ్ళేపుడు స్వయంగా అంబరీషునితో 'మహారాజా! మా 
తండ్రి పెద్దవానిని, తల్లి చిన్నవానిని సీకమ్ముటకు ఇష్టపడలేదు. దీనిని బట్టి 
మధ్యలో ఉన్న నన్ను వాళ్ళు విక్రయించినట్లు తెలుస్తున్నది. కాబట్టి ఇంక 
ఆలస్యమెందుకు ? సిద్దంగా ఉన్నాను.' తీసుకు వెళ్ళండి” అన్నాడు. 
నన్నీపాపాన్నుండి రక్షించు : 


అంబరీషుడు సంతోషించి బుచీకునికి ధనమిచ్చి శునళ్ళేపుని 
రథంలో కూర్చోబెట్టుకొని అయోధ్యకు బయలుదేరాడు. వాళ్ళు 
వూర్షవంధ్యంలో ఉన్న పుష్కరతీర్జాన్ని చేరునప్పటికి మిట్ట 
మధ్యాహ్నమయింది. ఎండ తట్టుకోలేనంత తీవ్రంగా ఉంది. అంబరీషుడు 
బడలిక తీర్చుకోవడానికక్కడ ఆగాడు. రాజు విశ్రమించి ఉన్న సమయం 
చూసి శునశ్ళేఫుడు అక్కడ సమీపంలో తపస్సు చేస్తున్న తన మేనమామ 
విశ్వామిత్రఎని వద్బకు వెళ్ళాడు. ప్రాణ భయుంతో, ఆశతో, 
మార్గాయాసంతో అతడు తూలుతూ విశ్వామిత్రుని ఒడిలో వాలి 
“స్వామీ! నాకు తల్లి లేదు. తండ్రి లేడు. వురి భ్ఞాతులెక్కడ ? 
బంధువులెక్కడ ? అనాథను, దీనుడను. నీ శరణువేడుతున్నాను. 
రక్షించు. అందరిని చల్లగ కాపాడేవాడివి. అందరికి మేలుచేసేవాడివి. 
నన్ను కాపాడటం నీకు భారమా? మాతాపితలు నన్ను అంబరీష చ క్రవర్తికి 
యాగపశువుగా విక్రయించారు. కావున మహారాజు కార్యం నెరవేరునట్లు, 
నేను దీర్చాయువునై చిరకాలం తపస్సు చేసి స్వర్గాన్ని పొందునట్లు 
అనుగ్రహించు. తండ్రి తన కుమారుని వలె నన్నీ పాపాన్నుండి రక్షించు” 
అని వేడుకొన్నాడు. 


ఈ త్యాగం చెయ్యండి : 


అప్పుడు విశ్వామిత్రుడు ఓదార్పుమాటలతో శునశ్శేఫుని 
ఊరడించి, తన కుమారులను పిలచి *'బిడ్డలారా ! ఏ శుభం కోరి 
తల్లిదండ్రులు పుత్రులను కంటారో అటువంటి ఇహపరాల్లో శ్రేయస్సును 
కలిగించే ధర్మకార్యాన్ని ఆచరించవలసిన అవసరం ఇప్పుడు కలిగింది. 
నాయనలారా ! ఈ పిల్లవాడు మునిబాలకుడు. నన్ను శరణు వేడాడు. 
ప్రాణదానం చేసి వీనికి ప్రీతి చేయండి. మీరు పుణ్యశ్రీలురు. 
ధర్మపరాయుణులు. కావున అంబరీషుని యాగపశువుగా 
అగ్నిహోత్రునికి తృప్తి కలిగించండి. శునళ్ళేపుడు రక్షించబడతాడు. చ క్రవర్తి 
యాగం నిరాటంకంగా పరిసమాస్తమౌతుంది. దేవతలు తృప్తి చెందుతారు. 
నాకు మాట దక్కుతుంది. కాబట్టి మీలో ఎవరో ఒకరు ఈ త్యాగానికి 
సిద్ధపడండి”” అన్నాడు. 


త౦|డి ఏశ్వామిత్రుని మాటలు విని అతని కువూరులు 
మధుచ్చందుడు మొదలైనవారు *“' కన్నబిడ్డలను కాదని పరుల బిడ్డను 
పరమాదరంతో కాపాడుతావు. ఇదెక్కడి న్యాయం? మంచి అన్నాన్ని 
తోసిరాజని కుక్కమాంసాన్ని కోరినట్లున్నదిది” అని అభిమానంతో 
ఎద్దేవాగా మాట్లాడారు. 


నీకోరిక నెరవేరుతుంది : 


తన కువూరులు పరిహాసంతో పలికిన పలుకులకు 
విశ్వామిత్రుని కన్నుళె[రబడినై. “ఓరీ! తుచ్చులారా ! మీరు 
భయభక్తులులే కుండా ఒళ్ళు జలదరించేటట్లు ధర్మబాహ్యవైన, 


జ్‌ 


దారుణమైన మాటలు మాట్లాడారు. కావున మీరు కూడా ఆ వసిష్టుని 
కుమారులవలె ముష్టిక జాతిలోపుట్టి కుక్కమాంసాన్ని తింటూ వెయ్యేళ్ళు 
పడిఉండండి” అని వాళ్ళను శపించి కౌశికుడు దుఃఖార్తుడై ఉన్న 
శునశ్ళేపునికి భయం లేకుండా నిరామయమైన రక్షకట్టి '“కుమారా ! 
సీకు ఎజ్జని వస్త్రాలు ధరింపజేసి, ఎజ్జన గంధము పూసి, ఎజ్జిని 
పూలమాలలు నీ మెడలో వేసి, నిన్ను పవిత్రమైన దర్భపాశాలతో 
యూపస్తంభానికి బంధించినప్పుడు ఇంద్రోపేంద్రుల నుద్దేశించి నేను చెప్పే 
ఈ రెండు మంత్రాలను నీవు పఠించు. నీ కోరిక నెరవేరుతుంది” అని 
చెప్పి విశ్వామిత్రుడు శునశ్ళేపునకు రెండు మంత్రాలనుపదేశించాడు. 


ఇక ఆలస్యమెందుకు లి 


శునళ్ళేపుడు ఏకా గ్రచిత్తంతో ఏశ్వామి త్రుడుపదేశించిన ఆ రెండు 
మంత్రాలను గ్రహించి అంబరీషుని వద్దకు వెళ్ళి “మహారాజా ! ఇంక 
ఆలస్యమెందుకు ? యజ్ఞభూమికి వెళదాం రండి. దీక్షతో యజ్ఞాన్ని 
నిర్వర్తించండి*” అని తొందరపెట్టాడు. అంబరీషుడు అందుకు 
సంతోషించి వెంటనే బయలుదేరి అయోధ్యచేరి శునశ్శేఫునితో 
యాగశాలను ్రవేశించాడు. ఆ తరువాత చక్రవర్తి సదస్యుల అనుమతితో 
శునశ్ళేపునికి ఎజ్జిని వస్త్రాలు ధరింపజేసి, ఎట్టిని పూలమాలలువేసి, ఎట్టి 
గంధవలపూసి దర్భపాశాలతో యమూపస్తంభానికి కట్టివేశాడం. 
మునికువూరుడు విశ్వామిత్రుడుపదేశించిన విధంగా ఇంద్రుణ్ణి, 
ఉపేంద్రుణ్ణీ రహస్యంగా స్తుతించాడు. వెంటనే సహస్రాక్షుడు సంతోషించి 
శునశ్ళేఫునికి దీర్దాయువునిచ్చి కాపాడాడు. ఇంద్రుని అనుగ్రహంతో 
అంబరీషునికి బహుయాగ ఫలం లభించింది. 


26 


ఈ శునశ్ళేపునికథ వలన మనకు దేవతాస్తుతిరూపాలైన వేద 
మంత్రాలకు ఎంతటి శక్తి ఉన్నదీ తెలుస్తున్నది. అలాగే సమాజంలోని 
వ్యక్తుల విభిన్నమైన మనస్తత్వాలను ఈ కథ ప్రతిబింబిస్తున్నది. 

సమాజంలో అజీగర్హునివలె కన్నబిడ్డను కూడా నిర్దాక్షిణ్యంగా 
బలిపశువుగా అమ్మివేయగలిగిన కఠినాత్ములు, అలాగే ఏశామిత్రుని 
వంటి పరమకారుణికులు, దయాశీలురైన ప్రేమమూర్తులు కూడా 
ఉంటారనీ మనక్షీకథవలన తెలుస్తున్నది. 

సంఘంలో స్వార్ధపరులు తమస్వార్ధంకోసం ఎంతకైనా తెగిస్తారని, 
కరుణామయులు, దయా ర్రహృదయులు నిస్స్వార్ధంగా, నిరపేక్షంగా 
ఇతరులకు మేలు చేస్తారని మనకీకథ తెలియజేస్తున్నది. 

స్వార్థము - పరార్థము 
కాఠిన్యము - కారుణ్యము 
నిర్హయ - ప్రేమలకు 
పరాకాష్ట 
ఈ కరుణరసగాథ/ 


ఓం శాంతిః శాంతిః శాంతిః 


